దైవప్రార్థన 

కరుణామూర్తియగు దేవా! | 

మా చిత్తము సర్వకాల సర్వావస్టలయందును మీ పాదారవిందములందు 
లగ్నమై అచంచలమైన భక్తితో కూడి యుండునట్లు అనుగ్రమింపుడు. 
పరమ దయానిధీ! 

ప్రాతఃకాలమున నిద్రలేనిచినది మొదలు మరల వరుండు వఅకును 
మనోవాక్కాయములచే మా వలన ఎవరికిని అపకారము కలుగకుండునట్టును, ఇతర 
ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను నద్దుద్ధిని దయచేయుడు. 
సచ్చిదానందమూర్తీ ! 

మా యంతఃకరణమునందు ఎన్నడును, ఏ విధమైన దుష్టసంకల్పముగాని, 
విషయవాసనగాని, అజ్ఞానవ్యత్తిగాని, జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుడ. 
వేదాంత వేద్యా! అభయస్వరూపా! 

మా యందు భక్తి జ్ఞాన వైరాగ్యబీజము లంకురించి శీఘ్రముగా ప్రవ్యద్ధము 
లగునట్టు ఆశీర్వదింపుడు. మటియు ఈ జన్మమునందే కడతేరి మీ సాన్నిధ్యమున 
కేతెంచుటకు వలసిన శక్తి సామర్థములను కరుణతో నొసంగుడు. 
దేవా! 

మీరు భక్తవత్సలురు. దీనులపాలిట కల్పవ్యక్ష స్వరూపులు. మీరు తప్ప 
మాకింకెవ్వరు దిక్కు? మిమ్ములను ఆశ్రయిచితిమి. అసత్తు నుండి సత్తునకు గొనిపొండు. 
తపన్సు నుండి జ్యతిలోకి తీసుకొనిపొండు. మృత్యువు నుండి అమృతత్వమును 
పొందింపజేయుడు. ఇదే మా వినతి. అనుగ్రహింపుడు. మీదరిజేర్షుకొనుడు. పాహిమాం! 
పాహిమాం! పాహిమాం! పాహి. 


మానసబోధ 


తత్వసారము 


రచయిత 
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు 


ప్రకాశకులు 
అష 
శ్రీ శుకబ్రహ్మాశ్రమము 
శ్రీ శుక్రబ్రహ్మాశ్రమము (పోస్టు), స్వామి విద్యాప్రకాశానందనగర్‌, 


శ్రీకాళహస్తి (చిత్తూ జిల్లా), ఏ.పి. 


పిన్‌ : 517 640 


వేద శాస్త్రములందు ఎన్నియో పరమరహస్యములు నిగూఢములై యున్నవి. 
విద్వాంసులు వాటిని చక్కగా తెలిసికొనగల్లుచున్నారు. కాని జనసామాన్యము నకు గూడ 
అవి అందుబాటులో నుడవలెనన్న వారికి గూడ అవి చక్కగ అర్థము కావలెనన్న సులభమైన 
భాషలో జటిలము కాని భావముతో అవి ప్రచారమునకు రావలసి యున్నవి. ఇట్టి 
అభివ్రాయముతోనే శ్రీ స్వాములవారు ఉపనిషత్తులు, భగవథ్గిత మున్నగు ప్రామాణిక 
గ్రంథములందుగల ధర్మ రహస్యములను సర్వజనులకును తేట తెల్లముగ తెలియులాగున 
“మానసబోధ” అను ఈ చిన్న పుస్తకమును రచించిరి. ఇందు 108 తత్త్వములు కలవు. 
ముముక్షువులు వీనిని చక్కగా మననము చేసికొని ఆనందానుభూతిని బడయగలరని 
విశ్వసించుచున్నాము. 


ఇట్లు 


౧ 


ప్రకాశకులు 


మానసబోధ 


తత్త్వసారము 


1 తత్తసారము తెలిసికోరన్నా 

సద్దురునిబెంత, నిజము గనుగొని లాభమొందన్నా 

పాపరత్వము పారద్రోలి 

ద్వేషభావము రూపుమాపి 

అంతటను పరమాత్మ కలడని 

నెమ్మనంబున బోధ సల్హుము. ॥తే॥ 
2. పాపము కాదు త్రాడురోరన్నా 

దీప కాంతిలో, సత్యవిషయము తెలిసికోరన్నా 

త్రాడు, త్రాడై యుండి యుండగ 

త్రాడు పామని భ్రమసి ఏడ్డుచు 

తామసంబున కాల మంతయు 

పాడుచేయక తెలివినొందుము ॥తే॥ 
3. ఆలుబడ్డిలు వెంటరారన్నా 

నిజమెటిగి నీవు, బంధుజాలపు మమతవడన్నా 

పక్షిజాలము చెట్టుపైన 

చేరియుండును సంధ్యవేళ 

పొద్దుపొడువగ పక్షు లన్నియు 

వీడిపోవును వేటు వేటుగ. ॥త॥ 
4. తనువు నిత్యము కాదురొరన్నా 

ధరణిపై నది ఎల్లకాలము ఉండబోదన్నా 

దండధరుడు పొంచియుండగ 

పాపకార్యము ఏల చేయుదు 

పాశహస్తుడు రాకపూర్వమే 

ధర్మమారము దరికి జేర్చుము. ॥త॥ 


మానసబోధ మానసబోధ 


ERR RR RRR. PRR RRR RRR. 
గీత సతతము ఆశ్రయించన్నా 9. పాముపామని కేకవేయకురా 
ఉపనిషత్తుల సారమే యది తెలిసికోరన్నా పాముకాదది, చేదబావిత్రాడు మాత్రమేరా 
గీతమాతకు సేవ సలిపి చేతబావి త్రాడు చూచి 
గీతతత్త్వము మదిని దాల్చి భీతి నొందదవేల నరుడా 
గీత చెప్పిన క్యష్ణదేవుని దీపకాంతిలో సత్య మెటిగి 
పాదపద్మము నమ్మి కొలువుము ॥త॥ భయము వీడి శాంతి నొదుము. ॥త॥ 
తనువు చూసి మురిసిపోకన్నా 10. మట్టిబొమ్మవు నీవు కాదన్నా 
మట్టి బొమ్మది, అందమేమియు లేదులేదన్నా పరమార్థ సత్యము, జాగుచేయక తెలిసికోరన్నా 
అందమైన ఆత్మవదలి మట్టిలో మాణిక్య మున్నది 
నింద్యమైన మేను నేనని వెతకువానికి కానవచ్చును 
తలుపువీడి శాశ్వతంబగు సత్యమైన ఆత్మరూపము 
సచ్చిదాత్మను స్మరణ చేయుము ॥త॥ తెలియువానికి ముక్తిపదము. ॥తే॥ 
మట్టివంటి దేహమోరన్నా 11. కామదాసుడు కాకుమోరన్నా 
జడమైనదే యది, చిళ్వరూపము కాదుకాదన్నా కామంబు శత్రువని, గీతశాస్రము పలుకుచున్నదిరా 
కుండవంటి మేనుగాంచి కామదాసై చెడుటకంటె 
చేతనంబని తలచువాడు రామదాసై యుంట మేలు 
సత్యమేమియు తెలియ లేకనె రామభక్తిని గలిగి రయమున 
గోతిలో పడిపోవు తథ్యము ॥త॥ ముక్తిధామము చేరు నరుడా ॥త॥ 
మనసుపైన జయము పొందన్నా 12. విశ్వమంతయు నీదు దేహమురా 
ఇంద్రియంబుల, టక్కుచూసి మోసపోకన్నా సర్వత్ర నీవు, వ్యాప్తినొంది వెలయుచుంటివిరా 
దేహమందలి చతురచోరుల జగమునంతట నీవేయుండ 
చర్య లన్నియు గాంచుచుండుము ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు 
బుద్ధికుశలత గలిగి నేర్చుతో భేదభావము వీడి మదిని 


వారినెల్లను తరిమివైచుము. ॥త॥ సామరస్యము గలిగియుండుము ॥త॥ 


13. 


14. 


15. 


16. 


దామనామమె నీవకు శరణమురా 

ఎల్లవేళల, తారకంబున జపము చేయుమురా 

మక్కవతో శ్రీరామనామము 

మిక్కుటముగ స్మరణచేయుము 

రామనామపు శక్తిచేత 

పారిపోదురు యముని దూతలు ॥తే॥ 
ప్రణవమంత్రము జపము చేయన్నా 

ఓంకారనాదము, ఎల్లదిక్కుల మ్రోగించుదన్నా 
ఇంద్రియాలను కుదుటపఅచి 

సూక్ష్మద్యష్టితో ఆలకించిన 

ప్రణవరూపము గోచరించును 

హ్యృదయకుహరములోన లెన్పగ. ॥తే॥ 
దైవనామము ఉచ్చరించన్నా 

తారకం బది, సాగరంబును దాటవేయన్నా 

సులభమైన నావ పొందియు 

ఉదధి దాటక ఊరకుండిన 

మానవత్వము మంటగలియును 

అంతమొదదు జన్మదుఃఖము ॥తే॥ 
రక్తమాంసపు తోలుబొమ్మన్నా 

కాయమందున, సారమైనది ఒకటి లేదన్నా 

బంకమట్టి ఇల్లువంటి 

దేహమే తా ననుచు మదిని 

తలచుచుండుట వెట్టికాదా 

బ్రహ్మమే తానగుచునుండ ॥తే॥ 


18. 


19. 


20. 


జన్మజన్మకు కర్మ అంటునురా 

నరజన్మ్యమందున కర్మనంతను కడిగి వైచుమురా 
కర్మశేషము ఉండియుండిన 

దుఃఖ శేషము వెంబడించును 

కర్మలేని దివ్యపదవిని 

పొందగోరుము సత్వరంబున ॥త॥ 
తత్త్వమర్మము తెలిసికోరన్నా 

బ్రహ్మ సత్యము, జరగలేదని పలుకుమోరన్నా 

తత్త్వసారము తెలియలేకనె 

తప్పదారిన అనుసరించకు 

గురువు శాస్త్రము బోధచేసిన 

మార్గమందే పోవ నేర్చుము. ॥తే॥ 
పాపకార్యము చేయబోకన్నా 

పాపఫలితము పరమదుఃఖము తెలిసికోరన్నా 

రాక్షసత్వము పారద్రోలి 

దైవ భావన కుదుటపఅచి 

పాపగంధము లేశమైనను 

లేకయుండుము చిత్తమందున. ॥తే॥ 
జీవభావము మఅచిపోరన్నా 

సద్దురుని జేరి, ఆత్మభావము కలిగియుండన్నా 

నేను జీవుడ నేను దేహమే 

యనుచు సతతము ఏల తలతువు 

నిత్యమైన సత్యమైన 

ఆత్మయే నే ననుచు మెలగుము ॥తే॥ 


els 


22, 


23. 


24. 


రామరాజ్యము వెలయజేయన్నా 

సర్వజీవులు, నీ స్వరూపులే వేఖుకాదన్నా 

ప్రేమభావము శాంతభావము 

మనసునందున పొంగి పొరలగ 

ఎల్ల ప్రాణుల నాదరించియు 

దైవకరుణకు పాత్రుడగుము ॥తే॥ 
దైవభావము గలిగియుండన్నా 

చిత్తమందున, అసురభావము పారద్రోలన్నా 

శమదమాదుల నాశ్రయిచి 

గర్వమదముల, దొలగద్రోసి 

అలలులేని సాగరంబున 

అంతరంగము వెలయజేయుము. ॥తే॥ 
బ్రహ్మతత్త్వము తెలిసికోరన్నా 

సద్దురునిజేరి, స్వస్వరూపము గనుమురోరన్నా 
ఆత్మయందున నిష్ట గలిగి 

డ్యశ్యమందున రోత గలిగి 

ఆత్మ దేవుని పొందు నిక్కము 

జీవితాంతము కాకపూర్వమె. ॥తే॥ 
శాస్రసారము గనుమురో రన్నా 

నిక్కముగ నీవు, దుఃఖరూపము కాదుకాదన్నా 
పరమసుఖమే నీ వటంచును 

మదిని నమ్ముము ఎల్లవేళల 

స్వస్వరూపము బ్రహ్మ మనుచును 

ముదముతో ఎలుగెత్తి పాడుము. ॥త॥ 


26. 


27: 


28. 


మాయవలలో చిక్కుపడకన్నా 

బముజాగరూకతతో, దానిజాడలు తెలిసికోరన్నా 

తీవ్రసాధనం చేసి దాని 

అంతుతేల్ముము సత్వరంబున 

మాయమర్మము తెలియువానికి 

మాయ సుంతయు బాధచేయదు. ॥తే॥ 
విషయసుఖమును కోరబోకన్నా 

ఆత్మశాంతికి, భంగకరమే యగును ఓరన్నా 
దుఃఖమిశ్రితమైన సుఖము 

సుఖము కాదని మదినెబుంగుము 

దుఃఖలేశము లేని సుఖము 

ఆత్మయందే కలదు నరుడా! ॥త॥ 
పుణ్యకార్యము వదలబోకన్నా 

పుణ్యంబు చేతను, పాపమంతయు భస్మమగునన్నా 
చిత్తశుద్ధికి హేతువైన 

పుణ్యపుంజముచేత లెన్టగ 

స్వస్వరూపజ్ఞాన మొదవును 

బంధముక్తియు కలిగితీరును ॥తే॥ 
బ్రతుకు పరిమితి అల్హ్బమోరన్నా 

చిగురాకు అంచున, మంచుబొట్టును పోలియుండన్నా 
రేపో మాపో ఊడిపోయే 

క్షణిక దేహము నమ్ముకొనక 

చావుపుట్టుక లేని ఆత్మను 

పొంది శాంతిని అనుభవింపుము ॥తే॥ 


౨9. 


30౦. 


31. 


32. 


ద్యశ్యవస్తువు నమ్ముకొనకన్నా 

కనుపించువస్తువు, కాలమందున లీనమగునన్నా 
ద్యశ్యమందును మనసునుంచక 

ద్యక్ష్వరూపమే శాశ్వతంబని 

ఎంచి మదిలో ఆత్మధ్యానము 

చేయువానికి పరమసుఖము ॥త॥ 
బింబసుఖమును కోరుకొనుమన్నా 

ప్రతిబింబసుఖము, ఎంతయైనను విలువలేదన్నా 
అద్దమందలి చంద్రబింబము 

ఎంతో చక్కగా గోచరించిన 

దానికై పరుగెత్తువాడు 

బాలుడేయని మది నెబుంగుము ॥తే॥ 
భోగములకై ఆశపడకన్నా 

భోగంబుచేతను యోగమంతయు దూరమగునన్నా 
యోగవిడ్యను ఆశ్రయించి 

భోగజాలము వదలివైచి 

ఆత్మయందున నిష్టగలిగి 

జీవితంబును గడిపివేయుము. ॥త॥ 
సజ్జనంబుతో మైత్రినెఐిపన్నా 

దుర్దనంబును, దూరదూరము విడి చిపెట్టన్నా 

సజ్జనంబుల సాహచర్యము 

మోక్షమార్లపు మొదటిమెట్టని 

వేదశాస్త్రములన్ని ఒకటిగ 

ఘోషచేయుచు నున్న విలలో. ॥త॥ 


34. 


35. 


36. 


భారమేమియు లేకయుండన్నా 

ద్యశ్యవస్తువు భారమేయని తెలిసికోరన్నా 

బయటి భారము, లోని భారము 

భారమంతయు తొలగద్రోసియు 

భావరహితంబైన ఆత్మలో 

కాపురంబును గలిగియుండుము. ॥తే॥ 
నరుని దేహము అరుదురోరన్నా 

మానవత్వము, ఎల్లవేళల రాదు రాదన్నా 

ఉత్తమంబగు దేహమొంది 

విషయసౌఖ్యము దూరముంచి 

సర్వసుఖముల నిలయమైన 

ఆత్మబడసి ముక్తినొందుము. ॥తే॥ 
చిత్తశుద్ధిని గలిగియుండన్నా 

మానసంబున, మురికియేమియు లేకయుండన్నా 
నిర్మలంబగు నీటియడుగున 

తేట తెల్లము కానుపించును 

శుద్ధమైన చిత్తమందున 

ఆత్మవస్తువు గోచరించును. 1॥త॥ 
దేవదేవుడు చెంతగలడన్నా 

దూరదూరము, పోయిపోయి వెతకుటేలన్నా 
పంచకోశములోన వెతకిన 

ఆత్మజ్యోతియు కానుపించును 

ఆత్మజ్యోతియె పరమదేవుడు 

సాదరంబుగ మదిని నమ్ముము. ॥తే॥ 


37. 


38. 


39. 


40. 


జగము నాటకశాలయే రన్నా 

జగన్నాటక సూత్రధారిని కనుమురోరన్నా 

పాత్రధారివి కాక యిచట 

సూత్రధారీపదము నొంది 

వేషమంతయు వదలివైచి 

మరల నెన్నడు స్వీకరింపకు. ॥తే॥ 
మాయమర్మము తెలిసికోరన్నా 

అద్దాని మోసము ఎటిగి జాగ్రతనొందుమోరన్నా 
మాయయొొక్క తళుకుబెళుకులు 

చూచి సుంతయు రాగమొందుకు 

మూడురోజుల ముచ్చటే యని 

దాని తత్త్వము తెలిసికొనుము. ॥త॥ 
మోక్షధామము త్వరగ చేరన్నా 

నరజన్మ మిచట మాటిమాటికి రాదురోరన్నా 

దుర్లభంబగు మానవత్వము 

పొందియుండియు దైవక్యపకై 

యత్న మేమియు చేయకున్నచో 

నరకకూపము పాలుపడుదురు 

అణువు అనువునా దైవముందన్నా 

బ్రహ్మాండమంతయు ఆత్మరూపమే తెలిసికోరన్నా 

ఏకతత్తము నాశ్రయించి 

ద్వేషబుద్ధిని పారద్రోలి 

ప్రేమభావము వెల్లిఉబుక 

జీవితంబున శాంతినొందుము. ॥త॥ 


42. 


423. 


44. 


పుట్టిచచ్చుట రోగమగునన్నా 

భవరోగవైద్యము, భూతలంబునె కలదురోరన్నా 
వైద్యసదుపాయంబు లేని 

ఇతర లోకము కేగి యచట 

రోగశాంతియు కుదురనేరక 

బాధనొందెదవేల నరుడా! 

విద్యలెన్షియొ కలవురోరన్నా 

అన్నింటిలోనూ, చావుతస్టే వద్యగొప్టన్నా 

ఎన్ని చదువులు చదువనేర్చిన 

పుట్టి చచ్చిన నేమి ఫలము 

జన్మమేమియు లేని పదవిని 

కలుగజేసెడి విద్య శ్రేష్టము. 

గర్వభావము కదలివేయన్నా 

స్యష్టిలోపల భూమియెంతో స్వల్చమగునన్నా 
విశ్వరూపమునందు గాంచిన 
భూమియంతయు ఆవగింజె 

అల్బమైన భూమిలోపల 

ఇల్లువాకిలి చూచి మురియకు. ॥త॥ 
దైవచింతన గలిగియుండన్నా 

నిద్రలేవగ, దైవనామము స్మరణచేయన్నా 
వ్యర్థవాక్యము లన్ని వదలి 

దైవనామామ్యతము గ్రోలుచు 

జీవితంబును సార్థకంబుగ 

చేసికొనుము సత్వరంబుగ. ॥తే॥ 


45. 


46. 


47. 


48. 


ఎట్టి ప్రాణికి కీడువలదన్నా 

కీడుచేసిన, నిన్ను నీవే కొట్టినట్లన్నా 

విశ్వరూపమునందు తాను 

పరుడు ఒకటే యగుచునుండగ 

హింసభావము అర్థరహితము 

తెలివినొందిన వైరముడుగును. ॥తే॥ 
దేహమందున సొగసులేదన్నా 

సొగసు అంతయు ఆత్మలోనే కలదురోరన్నా 

రేపో మాపో క్రుళ్ఞిపోయే 

దేహమందున సొగసు ఎచట 

పుట్టకుండను చావకుండును 

ఉండు ఆతకె సొగసు ధరలో. ॥తే॥ 
క్షణికమైనది జీవితంబన్నా 

పరమార్థ తత్త్వము, జాగచేయక తెలిసికోరన్నా 

కాలయాపన యేమి చేయక 

దేనికొజికు భీతినొందక 

గురుని చెంతన చేరిరయమున 

తారకంబును తెలిసికొనుము. ॥త॥ 
దివ్య మంత్రము జపము చేయన్నా 

పరమాత్మ కృపచే సాధనంబులు సుళువు అగునన్నా 
దివ్యమంత్రపు మహిమచేత 

పాపమంతయు భస్మమగును 

పాపరాశి తొలగకుండిన 

జ్ఞానమేమియు కలుగకుండును. ॥తే॥ 


50. 


Ss 


52. 


కాలమెంతో విలువ గలదన్నా 

క్షణమైన దానిని ఖర్చు చేయకు భోగమందన్నా 
గడచిపోయిన కాలమేమియు 

సుంతయైనను తిరిగిరాదు 

ఉన్నకాలము జాగరూకతతో 

గడిపివేయుము దైవచింతతో. ॥తే॥ 
గీతవిద్యను చదువుకోరన్నా 

అద్దానియందున, ఉపనిషత్తుల సారముందన్నా 

గీతవాక్యము స్మరణచేయుచు 

దీతబోధన ఆచరించుచు 

కృష్ణవాణిని మదిని దలచుచు 

బ్రహ్మధామము చేరు రయమున. ॥తే॥ 
సాధనంబును చేయవలెనన్నా 

అనుభూతియంతయు, సాధనంబుచె గట్టిపడునన్నా 
నియమపూర్వక నిష్టచేతను 

మురికినంతను తొలగిద్రోచియు 

నిర్మలంబగు మానసంబున 

దేవదేవుని గాంచుచుండుము. ॥తే॥ 


దుర్గుణాలను అణచివేయన్నా 

అభ్యాసవశమున, ఇంద్రియాలను గెలుచుకోరన్నా 
రోజరోజూ నియమనిష్టతో 

జపతపాదులు సలుపుచుండుము 

పుణ్యకార్యము లాచరించిన 

చిత్తమెంతయొ శుద్ధపడును. 


53. 


54. 


55. 


56. 


ఆత్మయొక్కటే శాశ్వతంబన్నా 

ద్యశ్చమంతయుు, రేపో మాపో విలయమొందన్నా 
నశ్వరంబగు దేహజాలము 

శాశ్వతంబని మదిని నమ్మక 

శాశ్వతంబగు ఆత్మదేవుని 

గాంచి ముక్తిని బొందు శీఘ్రము. ॥త॥ 
ఎన్ని జన్మలు గడచెనోరన్నా 

బహుకాలమందు, జీవితంబులు అంతమగునన్నా 

అన్ని హంగులతోను గూడిన 

ఉత్తమంబగు జన్మనొందియు 

తన్ను తాను తెలిసికొనక 

కన్నుమూసిన జన్మ వ్యర్థము. 

శాస్త్రవాక్యము వినుమురోరన్నా 

వినిన వాక్యము, ఎల్లవేళల స్మరణచేయన్నా 

విన్న దానిని స్మరణచేయుచు 

భావమంతయు గట్టిపరచుచు 

ధ్యాననిష్టచే హృదయమందున 

ఆత్మదేవుని గాంచు రయమున. ॥తే॥ 
కష్టసుఖముల నోర్జుకోరన్నా 

ద్వంద్వంబులన్నియు థీరబుద్ధితో గెలుచుకోరన్నా 
పొగడినప్పడు పొంగిపోకను 

తిట్టినప్పడు క్రుంగిపోకను 

ఎట్టిస్థితిలోనైన నీవు 

డ్యష్టి సమముగ నిల్షియుండుము. ॥తే॥ 


58. 


59. 


60. 


అన్న శుద్దియు అవసరంబన్నా 

జీవితంబున అన్నదోషము లేకయుండన్నా 

మితముగాను హితముగాను 

సాత్త్వికంబుగ వెలయునట్టి 

భోజనంబుచె చిత్త మెంతయొ 

శుద్ధపడునని నమ్ము శీఘ్రము. ॥తే॥ 
తోలుతిత్తిది తెలుసుకోరన్నా 

దేహయంత్రము, అందమైనది కాదు కాదన్నా 
వెదురుబొంగును బోలినట్టి 

జడస్వరూపమునందు నీవు 

నేను నేనను మమత వీడి 

సుఖము నొందుము శాశ్వతంబుగ ॥తే॥ 
దొంగ లార్వురు తెలిసియుండన్నా 

జ్ఞానమంతను దొంగిలించేవారురోరన్నా 

జాగరూకత కలిగియుండి 

వైరులను కనిపెట్టియుండుము 

కామజాలమునంత నీవు 

జ్ఞానబలముచె తుడిచివేయుము. ॥తే॥ 
మెల్ల మెల్లగ సాగిపోరన్నా 

సాధనంబున, మధ్యమార్లమై ఉత్తమంబన్నా 

థిరమైనబుద్ధి గలిగి 

మెట్టుమెట్టు దాటిపోవుచు 

శాంతభావము వీడకుండను 

బ్రహ్మపదమును చేరిపొమ్ము. ॥తే॥ 


61. 


62. 


63. 


64. 


దైవపాదము నాశ్రయించన్నా 

భవరోగమంతయు సత్వరంబున నాశమగునన్నా 

ఎల్ల వేళల దైవస్మరణను 

వీడకుండగ చేయుచుండుము 

దైవగురువుల కరుణచేతను 

దురిత మంతయు తొలగిపోవును. ॥త॥ 
సౌమ్మభావము కలిగియుండన్నా 

దేవులందును, భేదమేమియు చూడబోకన్నా 

దేవు లందటు ఒక్క రూపమే 

భేదబుద్ధిని తొలగద్రోయుము 

బ్రహ్మ మొక్కటె దేవులందటి 

రూపమేయని మది నెబుంగుము. ॥తే॥ 
వస్తువొక్కటె కలదురోరన్నా 

డ్యష్టిభేదమె కలహములకు కారణంబన్నా 

ఐఏకరూపము వెలయుచుండ 

భిన్న మేలకో జీవులందు 

బిబమొకటని తెలిసికొనిన 

కలహమేమియు నుండబోదు. ॥తే॥ 
మానసంబున భయమువీడన్నా 

జగమునందున ఆత్మకన్యము ఏదిలేదన్నా 

ఆత్మయంతటి వెలుగుచుండ 

తాను ఎవరు ఇతరు డెవరు? 

నీ స్వరూపము చూచి నీవు 

భీతినొందెదవేల నరుడా? ॥త॥ 


66. 


67. 


68. 


చెట్టుమోడది దొంగకాదన్నా 

చీకటిలో నయ్యది దొవగయేయను భ్రాంతి వీడన్నా 
దిపకాంతిలో చూచినపుడు 

సత్మమేదియె గోచరించును 

జ్ఞాన మొందిన కాలమందున 

జగము బ్రహ్మమని తేలిపోవును. 
గొలునుకొబకై ఏడ్వబోకన్నా 
అద్దానికొబికై, ఇల్లు ఇల్లు వెతకబోకన్నా 
గొలుసు నీదు కంఠమందె 
వెలయుచున్నది తేట తెల్లము 

ఆత్మదేవుడు చిత్తమందె 

దాగియుండ దుఃఖమేలకొ. 

జీవితం బతి చంచలంబన్నా 
విశ్వమందున, చంచలత్వము లేనిదేదన్నా 
నేడు ఉన్నది రేపు ఉండదు 

రేపు ఉన్నది నాశమొందును 

నాశమే లేకున్న వస్తువు 

ఆత్మయేయని నిశ్చయించుము. 

నిన్ను నీవు తెలిసికోరన్నా 

నిన్ను తెలియక, ఏది తెలిసిన వ్యర్థమేనన్నా 
ఆత్మయందున విశ్వమంతయు 
ఇమిడియున్నది స్పష్టరీతిని 

ఆత్మనెలిగిన సర్వజగము 

ఎటుగబడినది యగుచునున్నది. 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


69. 


70. 


Tals 


72 


పంచకోశములోన యుందన్నా 

ఆత్మటిపము తెరలవెనుక దాగియుందన్నా 

గురువుచెంత బోధనొంది 

సాధనంబును లెస్ఫసలిపి 

కోశవర్ణములోన దాగిన 

ఆత్మభానుని గాంచు వేగవమె. ॥త॥ 
జ్ఞానయోగము నాశ్రయించన్నా 

జ్ఞానసిద్ధికి, భక్తికరలు సాయపడునన్నా 

కర్మయోగము భక్తియోగము 

ధాన్యయోగము నాచరించిన 

మనసు నిర్మలమగును నిక్కము 

జ్ఞానసిద్ధియు కలగితీరును. ॥త॥ 
మాయయొక్క మర్మమటుగన్నా 

ఉన్నదానిని, లేనిదానిగ చూపునోరన్నా 

లేని జగమును ఉన్నదానిగ 

ఉన్న దేవుని లేనివానిగా 

చూపుచుండును మాయ తథ్యము 

జాగరూకత కలిగియుండుము. ॥త॥ 
ధ్యానిష్టను అభ్బసించన్నా 

ధ్యానమందును, చిత్త మటునటు కదలరాదన్నా 
ద్యశ్యవస్తువుపై విరాగము 

కలిగి మనసును శాంతిపఅచి 

ఆత్మయందును కుదుటపఅచి 

అన్యమేమియు తలచకుండుము. ॥తే॥ 


74. 


75. 


76. 


ఎన్ని తిన్షను తృప్తి లేదన్నా 

భోగజాలపు, అనుభవానికి అంతులేదన్నా 

విషయభోగము నెంత బడిసిన 

చాలు అనదు పాడు మనను 

త్యప్తిలేని జీవితంబున 

శాంతి యెన్నడు కలుగకుండును. 

మనిషి కాయువు అల్హ్బమోరన్నా 

నూరుఏడుల, వయసు కలదని మురిసిపోకన్నా 
బాల్యమంతయు ఆటలందు 

యౌవనంబు కామమందు 

ముసలితనము రోగమందు 

గడిచిపోవు చున్న దిలలో. ॥త॥ 
కాలమెంతయు విలువగలదన్నా 

బహుజాగరూకతతో, దానినంతను గడుపురోరన్నా 

రోజు రోజా పెందలాడే 

లేచి ప్రార్థన సలుపుచుండుము 

దైవచింతన చేయకుండను 

చద్దియునను తినక యుండుము. ॥తే॥ 
సంపదలకై ఆశపడకన్నా 

కొద్ది ధనముతొ, పరమత్యప్తిని బడయుమోరన్నా 
న్యాయమైన మార్లమండలి 

స్వల్బమైన ధనము శ్రేష్టము 

వక్రమార్గపు అధికధనము 

పాప హేతువు భువిలో నిక్కము. ॥త॥ 


77. 


78. 


79. 


80. 


ప్రాణికోట్లకు మేలుచేయన్నా 

జీవితంబున హిత మొనర్చుటె ముఖ్యమోరన్నా 

నదులు చెరువులు పండ్ల తరువులు 

జనుల కెంతయొ మేలు చేయును 

ఫలితవ్యక్షము భంగి నీవు 

పరుల శ్రేయము గోరుచుండుము. ॥తే॥ 
గురునిచెంత విద్యనేర్వన్నా 

ఆత్మతత్వము, నోటిమాటలు కాదుకాదన్నా 

ఆదరంబుగ సేవచేసి 

గురుకటాక్షము బడయు నీవు 

గురువు చెంతను వాసము నుండి 

కీలకంబుల దెలిసికొనుము. 

భోగమందున రోగమందన్నా 

భోగంబుచేతను రోగబాధలు పెరుగుచుండన్నా 
విషయమందున దోషముందని 

తెలివితో గ్రహించి నీవు 

మెల్లమెల్లగ వాని నెల్లను 

జ్ఞానబలముచె విడిచివేయుము. ॥తే॥ 
పాపమంతయు పారద్రోలన్నా 

పుణ్యంబుచేతను, చిత్తశుద్ధిని బడయుమోరన్నా 
జపముచేతను, తపముచేతను 

తీర్థయాత్రల సేవచేతను 

పుణ్యపుంజము పెంచి పెంచి 

మోక్షపదవిని బొందు శీఘ్రుము. ॥తే॥ 


82. 


83. 


84. 


ప్రాణికోట్లకు మేలుచేయన్నా 

పరసుఖంబును నీవ సుఖంబుగ నెంచుకోరన్నా 

పరుల దుఃఖము పారద్రోలి 

పరుల సుఖము లెస్టగోరి 

ప్రాణులన్నిటిలోని దైవము 

నాదరంబుగ సేవచేయుము. ॥త॥ 
ఉపనిషత్తుల సారమెరుగన్నా 

వేదంబులన్నిటి శిరములే యని విశ్వసించన్నా 

ఉపనిషత్తులు బోధసలువు 

బ్రహ్మ సత్యము జగము మిథ్య 

నీవె బ్రహ్మము అనెడి సూత్రము 

ఆచరించియు ముక్తి బడయుము. ॥త॥ 
విశ్వమంతయు రత్తమాలన్నా 

దేవదేవుడు, దారమేయని మదిని నమ్మన్నా 

అన్ని రత్మములందు దారము 

వ్యాప్తినొంది వెలయు విధమున 

ఆత్మదేవుడు సర్వజగమున 

నిండియుండి వెలయుచుండును. ॥తే॥ 
తాను దేహము కాదు కాదన్నా 

తన స్వరూపము, నాశమొందని ఆత్మయేయన్నా 
మట్టికుండను బోలి దేహము 

పుట్టిచచ్చును ఎల్లవేళల 

ఆత్మయెప్పడు చావు లేకనె 

అంతట వెలుగొందుచుండును. ॥త॥ 


85. 


86. 


87. 


88. 


మానసబోధ 


దేవదేవుని పూజచేయన్నా 

దేవపూజను భక్తితోటి సలుపవలెనన్నా 

చిత్తమందున భక్తిలేక 

ఎంతచేసిన నేమి ఫలిము 

భక్తితో ఇసుమంత చేసిన 

దేవుడెంతయు ప్రీతినొదును. ॥త॥ 
చిత్తమందున భయమువీడన్నా 

నిర్ణయంబుగ ఎల్లకార్యము జరుపవలెనన్నా 

క్యష్ణదేవుడు గీతయందున 

బోధసల్సిన నిర్ణయత్వము 

నెల్ల వేళల నాశ్రయించి 

జీవితంబున ధైర్యమొందుము. ॥త॥ 
భూతసేవయె దైవసేవన్నా 

ప్రాణికోట్లకంకు, సేవచేయుటె దేవ పూజన్నా 

ఒక్క ప్రాణికి హితము చేసిన 

దేవదేవుని కొలిచినట్లే 

భూతకోట్లకు చేయు సేవయె 

విశ్వనాథుని సేవయగును. ॥తే॥ 
రామ రామా యనుచు వేడన్నా 

ప్రీతితోడను, రామ నామామ్యతము గ్రోలన్నా 

రామ కృష్ణా యనుచు పాడుచు 

దైవనామము స్మరణ చేసిన 

పాపపంకిల మెల్ల తొలగును 

వేగమే ప్రభునామశక్తిచే. ॥త॥ 


90. 


91. 


92. 


చెజబికులోపల రసము కలదన్నా 

బాహ్యద్యష్టికి, లోని రసము కానరాదన్నా 
గానుగాడిన రసము అంతయు 
కానుపించును స్పష్టరీతిని 

సాధనంబుచె మనసునందున 
గోచరించును ఆత్మ లెస్షగ. 

జగమునంతట దేవు డొకడన్నా 

విశ్వమంతట, ఏకతత్తము వెలయుచుండన్నా 
ఆవులెన్షియు పాలు ఒకటే 

కుండలెన్షియు మట్టి ఒకటే 

దిండు లెన్న్షియొ దూది ఒక్కటే 

ప్రాణు లెన్షియొ ఆత్మ ఒక్కటే. 

మనసుతోటి పోరు సలుపన్నా 

మలినచిత్తము ముక్తిపథమున అడ్డుయగునన్నా 
సద్దుణాలను ఆయుథధాలచె 

దుర్దుణాలను రక్కసులను 

తొలగద్రోచియు నిర్మలంబగు 

చిత్తమందున గనుము దేవుని. 
విషయమందున ఆశవలదన్నా 
అనుభవించిన, ఆశ పెరుగును తరుగబోదన్నా 
నిప్పలోను నేయివేసిన 

మంట పెరుగును చల్లబడదు 

నీరుపోసిన ఆరిపోవును 

కోరకుండిన ఆశ లుడుగును. 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


9౩. 


94. 


95. 


96. 


దేహనౌకను కొంటివోరన్నా 
విలువగలిగిన, వస్తువియ్యది తెలిసికోరన్నా 
అధికపుణ్యము నిచ్చికొనిన 

మనుజదేహపు నావతోను 

సాగరంబును దాటివేయుము 
శిథిలమైనది కాకపూర్వమె. 

సుఖము వెలుపల లేదురోరన్నా 
ఎల్లసుఖము, అంతరాత్మలో కలదురోరన్నా 
సుఖము వస్తువునుండి వచ్చును 

అని తలంచును మూఢజనుడు 

లోని సుఖమే అటుల తోచును 
బయటనుండి రాదు సుఖము. 
దృశ్చ్యమందున ప్రీతియుంచకురా 
దృక్వ్వరూపమునందు ప్రీతిని గలిగియుండుమురా 
ద్యశ్యసక్తియె బంధమగును 
ద్యశ్యముక్తియె మోక్షమగును 
ద్యశ్యమంతయు తొలగద్రోచిన 
ఆత్మయొకటే మిగిలియుండును. 

రేపు రేవని పలుకవద్దన్నా 

దైవసేవలో, వాయిదాలు వేయబోకన్నా 
మరుక్షణము ఎటులనుండునో 
రోగమేదియె ఆక్రమించునో 

ఏ పరిస్థితి యెటుల మారునో 

తలచు దేవుని వేగమిపుడే. 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


98. 


99. 


100. 


ఆయువేమియు స్థిరము కాదన్నా 

త్వరగ దేవుని, పాదకమలము శరణువేడన్నా 
చిల్లికుండలో నీరుపోసిన 

గంట గంటకు తరుగునట్లు 

దేహమందలి ఆయువంతయు 

గడియ గడియకు తగ్గుచుండుము. 
పామరత్వము పారద్రోలన్నా 

విద్యలేమిచె, మానవత్వము వ్యర్ధ్థమగునన్నా 
జ్ఞానమార్టనచేసి మనుజుడు 

దేవుడై వెలుగొందవలయు 

జ్ఞానమేమియు లేకయుండిన 

ఘోరదుర్లతి కలిగితీరును. 

జీవబ్రహ్మము లేకమేయన్నా 

వారి ఐఖ్యము, తెలిసిబంధము తొలగద్రోయన్నా 
పొట్ట ఉండిన వడ్లగింజ 

పొట్టు ఊడిన బియ్యమేను 

పాశబద్దుడు జీవుడగును 

పాశముక్తుడు పరమశివుడే. 
శక్తియంతయు నీలో కలదన్నా 

లోనశక్తిని, తెలిసి ధైర్యము కలిగియుండన్నా 
నేను అల్హుడ నేను దుఃఖిని 

అనుచు ఏల పరితపింతువు 
సర్వశక్తులతోను గూడిన 

ఆత్మనేనని శాంతినొందుము. 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


॥తే॥ 


1:01; 


102. 


103. 


104. 


దేహమే యొక దేవళంబన్నా 

దానియందున, ఆత్మదేవుడు వెలయుచుండన్నా 
దుర్దుణాలను దూళినంతను 

శద్ధతోను ఊడ్జివేచి 

సద్దుణాలను పూలచేతను 

ఆత్మదేవుని పూజ సలుపుము. ॥తే॥ 
దేహమేమియు తాను కాదన్నా 

రక్తమాంసపు, బొమ్మయేయది తెలిసికోరన్నా 

చేతనంబగు తాను యెటుల 

నశ్వరంబగు దేహమగును 

మాయయొక్క మోసమెటిగి 

జాగరూకత గలిగియుండుము. ॥తే॥ 
ఘోరమైనది సాగరంబన్నా 

సంసార మెంతయు, భీకరంబుగ తోచుచుండన్నా 

కామ క్రోధ మకరములతో 

భీషణంబగు సాగరంబును 

దైవసేవను పడవచేతను 

లీలగా భువి దాటివేయుము. ॥త॥ 
ద్యశ్చమంతయు భీతియుతమన్నా 

భీతిలేనిది, ఆత్మయేనని విశ్వసించన్నా 

రోగభయము, ఈతిభయము 

శత్రుభయము, మృత్యుభయము 

భయములన్నియు తొలగిపోవును 

ఆత్మదేవుని బడసినపుడు. ॥త॥ 


106. 


107. 


108. 


మనసు బుద్ధియు నీవు కాదన్నా 

నీ స్వరూపము ఆత్మయేయని తెలిసికోరన్నా 

ఆత్మయందున నిష్ట గలిగి 

ద్యశ్యమందున రోతజెంది 

జీవితాంతము కాకపూర్వమె 

బ్రహ్మపదవిని బొదు రయమున. ॥తే॥ 
పరమసౌణ్యమె నీవురోరన్నా 

దుఃఖమెన్నడు, లోకమేమియు నీకు లేదన్నా 

మనసుచేతనె దుఃఖ మేర్చడు 

మనసుదాటిన దుఃఖ మెచట 

మనసులేని ఆత్మయందున 

ఎల్లవేళల స్థితిని బడయుము. ॥త॥ 
యత్మమెన్నడు వీడబోకన్నా 

మోక్షపదవియు, యత్త్సఫలమని యెలుగుమోరన్నా 
సమయమేమియు పాడుచేయక 

సాధనంబును చేయుచుండుము 

విడువకుండను ఆచరించిన 

సత్వరంబుగ ముక్తికలుగును. ॥తే॥ 
తత్త్వసారము ఇంతియేయన్నా 

విద్యాప్రకాశుని మాటగైకొని ఆచరించన్నా 

బుములు తెలిపిన శాస్త్రవాక్యము 

పరమసత్మము మదిని నమ్ముము 

ఉచ్చరించిన గలుగు పుణ్యము 

ఆచరించిన గలుగు మోక్షము. ॥తే॥ 


